ఆజనగణని 


తెలంగాణ 
ఉద్యమ 
కవితా 
సంకలనము 


సంకలనకర్తలు : 
రుద్రశ్రీ 
వెన్నెల 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ :36 


జనని 
తెలంగాణ ఉద్యమ కవితా సంకలనము 


మొదటి ముద్రణ : 1969 
జనని సాహితి, జనగామ, వరంగల్లు జిల్లా, 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : ఫిబ్రవరి, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹ 35 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభారతి, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


ప్రత్యేక తెలంగాణ కవిత్వం 


తెలంగాణ చరిత్రలో అనేక పోరాటాలున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా 
తెలంగాణకు రాలేదని “నిజాం రాజ్య విమోచనోద్యమం” జరిగింది. రైతులు, ప్రజలు 
తిరుగుబాటు చేసిన సంఘటన ప్రపంచ చరిత్రలోనే చెప్పుకొనదగింది. 


ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఆంధ్రులతో కలిసినందుకు వారి ఆధిపత్యం మొదటినుండీ 
అనేక రంగాలలో కొనసాగింది. భాష, ఉద్యోగాలు, చదువులు అన్ని రంగాలలో 
వారిది పైచేయిగా చేసుకొని, నిజాం పాలన నుండి మరల వీరి పాలనలోకి 
వచ్చినట్లయింది తెలంగాణ. అది భరించని తెలంగాణ ప్రజలు ఆంధ్ర గోబ్యాక్‌, 
నాన్‌ముల్మీ గోబ్యాక్‌ పేరుతో 1969లో పెద్ద ఉద్యమం నడిపించారు. విద్యార్థులు, 
యువకులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఆ 
సందర్భంగా కవులు, సాహితీవేత్తలు కూడా ఉద్యమంతో గొంతు కలిపారు. అయితే 
అప్పుడు తెగించి రాసినవి, మాట్లాడినవి అన్నీ రికార్డు కాలేదు. కొన్నింటిని మాత్రమే 
పత్రికల నుండి, వ్యక్తుల నుండి సేకరించి “జనని సాహితి, జనగామ వారు “జనని” 
పేరుతో ఈ కవితా సంకలనాన్ని 1969 లోనే ప్రచురించారు. 


ప్రముఖ కవులు కాళోజి, పేర్వారం జగన్నాథం, ముకురాల రామారెడ్డి వంటి 
వారితో పాటు ఇందుర్తి ప్రభాకర్‌, సంపత్‌కుమార్‌ మొదలైన కవుల కవితలున్నాయి. 
“రుద్రశ్రీ, “వెన్నెల సంకలన కర్తలుగా ఈ కవిత్వం వెలువడింది. 


1969 నాటి ఉద్యమ తీవ్రతను, ఆనాటి ప్రజల ఆకాంక్షను, అప్పుడే 'తెలంగాణ” 
నినాదాన్ని గొంతెత్తి వినిపించిన కవితలు తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణానికి 
దోహదపడతాయని సాహిత్య అకాడమి విశ్వసిస్తున్నది. 


13.02.2019, 
హైదరాబాద్‌. - తెలంగాణ సాహిత్య అకాడమి 


మనవి మాట 


ఏదేని హృదయాన్ని కదలించే సంఘటన జరిగినప్పుడు సహృదయుడు 
ఊర్మొనలేడు. అందులో రచయిత చూస్తూ ఉండబోడు. అతని హృదయ ఫలకంపై 
ప్రతిబింబించిన సంఘటనకు ప్రేరితుడై అక్షరాకృతిలో మలచి ఇవ్వకమానడు. అలాగే 
ఎనిమిది మాసముల నుండి జరుగుతున్న తెలంగాణా ఉద్యమానికి ఒకకోటి ఎనుబది 
లక్షల తెలంగాణా ప్రజాళి బాధలకు-ఆవేశాలకు, ఆహుతికి (పేరితులై మనోగత 
ఉత్తేజితులై కలాన్ని చేపట్టి సత్యాన్ని దివ్విటీలా కవితా రూపంలో వెలువరించిన కవితల 
ఖండికలను ఒకచో కూర్చడమే మా ఉద్దేశ్యం.మా ఈ ఉద్దేశ్యమే “జనని” కవితా 
సంకలనం 

అనేక ఉద్యమాల పురోగమనానికి రచియితలే హేతువనుట కద్దు. 

ఆధునిక సాహిత్య ప్రక్రియల అన్నింటిని వెలుగులోకి తేవడమే “మా జనని 
సాహితి” ఆశయం. 

ఈ మధ్యే స్థాపించబడిన జనని సాహితి అనతికాలంలోనే ఈ “జనని” 
కవితా సంకలనము తెలుగునాడుకు తొలిపువ్వుగా అందజేస్తున్నాం. సాదరంగా 
అభిమానించి తగిన ప్రోత్సాహాన్ని ఇనుమడింపచేస్తారని ఆశిస్తున్నాం. 

ఈ వెలువడజేస్తున్న కవితా సంకలనమును ఉద్యమ చిహ్నంగా మీ చేతిలో 
అలరింపచేస్తున్నాం. హృదయపు లోతుల్లోనుంచి అవలోకించండి. అంతే. 

ఈ సంకలనంలోని రచనలు కొన్ని ఆయా పత్రికల నుండి సేకరించినవి. 
వానిని ప్రచురించుటకు అనుమతి నొసగినన రచయితలకూ కోరినంతనే వ్రాసి పంపిన 
మరికొన్ని నూతన రచనల రచయితలకు బుణపడి ఉన్నాం. వారికి మా నమస్కతులు. 

ముఖ్యంగా మిత్రులు * జనధర్మ ” సంపాదక మహాశయునికి మా 
హృదయపూర్వక కృతజ్ఞతలు. 


ఈ సంకలనాన్ని వెలవరించడంలో అన్ని విధాలా సహాయపడిన 
శ్రీ జి. నరసింహరావు ఎం.ఏ. గారికి, ముఖచిత్రాలంకరణ చేసిన శ్రీ యం. పుల్లయ్య 
గారికి మా కృతజ్ఞతలు. 

ముచ్చటగా ముద్రణచేసి ఇచ్చిన భాగ్యలక్ష్మి ప్రింటింగ్‌ ప్రెస్‌. అధినేతకు, 
ఉద్యోగస్తులకు మరియు తదితరంగా సహకరించిన మిత్రులకు మా సౌహాళ్చిక 


కృతజ్ఞతలు. 
జనని సాహితి మీ 
జనగామ, 1969 రుద్రశ్రీ 


వెన్నెల 


PIR IPI 


ఈ ఉద్దమంలో 
టశలేని తారం చేని 


ఆగ్లి జ్వాలలకు , 
తుపాకి గుండ్లకు 


అయవథ్రలు అర్రించిశ 





(౬ 


తి జ్జ 
క్షా 


ఏ దోకపు మట్టిలో వుట్టినానో 
ఏ దేశపు గజ్జలో వెరిగినానో 
ఏ జీవనది నీరము గ్రోలినానో 
బెట్టు నీడలో చరించినానో 
ఆ మట్టిలో మట్టినై నిలుస్తాను 
నా దోశం బుణం తీరుస్తాను 
బాటలో నేవొటు నలివితినో 
కొండ మలువులో నేద తీర్జినానో 
శూల తోటలో విహారింబినానో 
తల్లి వడిలోన నిద్రించినానో 
ఆ మాత్ఫథూమి నిమిత్తమై 
నా డ్రాణాన్లి నైతం ధారవోన్తాను... 


రి 


అలల ల 


ఈమె డుం 


ప్రజావాణి 


- ప్రజాకవి: కాళోజీ నారాయణ రావు 


(ప్రజావాణి ప్రతిన బూని 
నిజము వెల్లడిస్తున్నది 
ప్రజావాణి ప్రతిన బూని 


సజా సునాయిస్తున్నది 


తెలంగాణ ప్రత్యేకత 
తొలిసంజల పూస్తున్నది 

ప్రజా మతము స్థాయి బలము 
బాహాటము జేస్తున్నది 


తెలంగాణ బలము జాడ 
ఇల కడుపున మెదులుతోంది 
ప్రజల శక్తి ప్రజ్వలించి 
ప్రభల ప్రసారిస్తున్నది 


తెలంగాణ పుట్టి ఎదిగి 
బలము జూపదలుస్తోంది 
ప్రజల రాజ్య ప్రాభవమును 
ప్రదర్శింప జేస్తున్నది 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 7 


“తెలంగాణ కృష్ణుడివలె 
మొలుస్తాండు జేలులోన 
(బ్రహ్మానందుడు కంసుడు 
బలుస్తాండు జేలివతల 


కలము బడితె రూపాయి 
కలిసినకసి రాబందువు 
పోలీసుల “రజాకార్ల 
పోలిక జేస్తున్నాడు 


రాజ్యమంత 'కాసియ్యల 
రాజ్యము అనుకుంటున్నడు 
బ్రహ్మానందుని కాసు 
“బదనాిమైనది బజార్లో 


చెల్లని రూపాయి ఎటుల 
చెల్లును వ్యవహారానికి 
కాంగ్రేసుదే రాజ్యమ్మని 
కానూనేమియు లేదు 


కాడెద్దుల ముద్దెరుంటే 
“కాసు” చలామణి కాదు 
“ఫిరంగి” పటము బాపతు 
దొరతనము చలాయిస్తు 


ఆనంద నిలయంలో 
హాయి మజా చేస్తున్నడు 


జనని 


దొంగ ముఠా కోర్లజూచి 
బెంగపడరు పౌరులెపుడు 


బద్మాషుల పట్టి తన్న 

పహిల్వాన్లు పల్లీయులు 
జలియన్‌ వాలాబాగ్‌ గ 
“తెలంగాణొమును జేసి 


జనరలు డయ్యరు మాదిరి 
ఘనతలొంద దలచినాడు 
నైన్‌టీన్‌ నైన్‌టీన్‌ కాదిది 
నైన్‌టీన్‌ సిక్టీ నైను 
పిరంగిపట్నం కాదిది 

వీర తెలంగాణ భూమి 
సత్యమేవ జయతి అని 
శాసనము ఆదేశము 


ధర్మచక్ర ముద్రాంకిత 
ధ్వజము క్రింద భారతము 


WIEN 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


10 


నిర్వాకం 


నమ్ముకొని పెత్తనము ఇస్తే 
నమ్మకము పోగొట్టుకొంటివి 


కుప్పకావలి ఉండి కట్టలు 
తప్పదీస్తివి ముద్దెరేస్తివి 


సాటివాడు చేరదీస్తే 
నోటినిండా మన్సుగొడ్తివి 


పదవి అధికారముల బూని 
పదిలముగ తలబోడి జేస్తివి 


దాపునకు రానిస్తె చనువుగ 
టోపి పెడితివి లాభ పడితివి 


అన్నవై తమ్ముల్ల తలలను 
నున్నజేస్తివి మురియబడితివి 


తొత్తులను చుట్టూర జేర్చుక 
పెత్తనాలు చేయబడితివి 


జనని 


“పోచంపాడు? పథకము 
కూచి కూచి చేసేస్తివి 


“దొంగముల్సి సనదులిచ్చి 
దొరతనమ్ము వెలిగిస్తివి 


తమ్ముల్లను ఇన్నాళ్ళబట్టి 
వమ్ముజేస్తివి తిన్నగుంటివి 


ఎన్నిసార్లు మొత్తుకున్నను 
అన్నవయ్యును గమ్మునుంటీవి 


అన్న అధికారమునకు తగిన 
న్యాయబుద్ధిని కోలుపోతివి 


చిలిపి చేష్టలుచేసి ఇప్పుడు 
చిలుక పలుకులు పలుకుచుంటివి 


WIENS 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


11 


12 


తెలంగాణ వేరైతే 


తెలంగాణ వేరైతే 


దేశానికి ఆపత్తా? 


తెలంగాణ వేరైతే 
తెలుగుబాస మారుస్తారా? 


తెలంగాణ వేరైతే 
కిలోగ్రాము మారుతుందా? 


తెలంగాణ వేరైతే 
తెలివితగ్గి పోతుందా? 


తెలంగాణ వేరైతే 
చెలిమితుట్టి పడుతుందా? 


వానపడక ఉంటుందా? 
చెలిమెలెండి పోతాయా? 


కులముతగ్గి పోతుందా? 
బలము సన్నగిల్లుతుందా? 


జనని 


పండించిన వరికర్రలు 


గింజరాల నంటుందా? 


రూపాయికి పైసాలు 
నూరు కాకపోతాయా? 


కోర్టు అమలు అధికారము 
ఐ.పి.సి మారుతుందా? 


పాఖాల, లక్షవరం- 
పారుదలలు ఆగుతాయా? 


గండిపేటకేమైనా 
గండితూటు పడుతుందా? 


ప్రాజెక్టులు కట్టుకున్నా 
నీరు ఆగనంటుందా? 


పోచంపాడు వెలసికూడ 
పొలములెండి పోతాయా? 


తెలంగాణ వేరైతే 


దేశానికి ఆపత్తా? 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 13 


14 


పల్క్ముపల్ము చిలుక పలుకు 


పల్కు పల్కు చిలుక పలుకు 
పార్టీ పంజరాన పల్ము 
ముఠామత్తు ఎక్కి పల్ము 
శఠము హఠము బూని పల్కు 


ప్రమ. పల్కు ము.మ పల్ము 
ప్రజల మాట వినకు పల్ము 
ప్రజల నెత్తికొట్టు పల్కు 

ప్రజల చితకకొట్టు పల్కు 
పలుకు పలుకు కులుకు కులుకు 


పిండికేటు ఇండికేటు 
చేసినటుల ఆడు పలుకు 


ముఠా రాజకీయాల 
మురిపెముతో మరీ పలుకు 


పార్టే దేశము అనుకొని 
ప్రగల్భాలు కొట్టు పలుకు 


ఓట్లువేసి పంపినోర్ని 
షాట్లతో చంపేసి పల్కు 


జనని 


ఎన్నిక లిక జరగొద్దని 
ఎగసి ఎగసి పడుచు పల్ము 


పదవి ఊడకుండ చూడు 
పదవి వీడకుండ పలుకు 


IER 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


15 


16 


ఓట్లు - షాట్లు 


ఓట్లు ఓట్లు తెలంగాణ 
ప్రజల ఓట్లు వొకవైపు 


షాట్లు షాట్లు ఆ. ప్రదేశ్‌ 
రాజ్యం షాట్లు మరోవైపు 
ఓట్లేమో తెలంగాణ 
ప్రత్యేకమంటున్నై 


షాట్లేమో పేలి ప్రేలి 
ఓట్లును చంపేస్తున్నై 
అసలు ఓట్లు ఎన్నున్నై? 
అసలు షాట్లు ఎన్నున్నై? 


“షాట్లు అన్ని ప్రేలి తుదకు 
ఎన్ని ఓట్ల చంపేస్తై? 
షాట్లు అన్ని ఒడిసినాక 
మిగిలిన ఓట్లిన్నుంటై? 


జైహింద్‌ జై తెలంగాణ 
తెలంగాణ జిందాబాద్‌ 
భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


జనని 


ప్రజాస్వామ్య రాజ్యాంగం 
పాలనగల భారతాన 
నైన్టీన్‌ సిక్రీ నైనులో 
ఓట్లకు షాట్లకు సమరం 


ఓట్లు ఓట్లు షాట్లు షాట్లు 
ప్రజల ఓట్లు ప్రభుత్వ షాట్లు 


జైహింద్‌ జై తెలంగాణ 


తెలంగాణ జిందాబాద్‌ 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


17 


18 


నిదానము 


ఢిల్లీ దర్భారులకు 
పల్లీయుల అలజడంత 
ముఠా రాజకీయాల 
శరము తోచుట సహజము 


పార్టే దేశము అనుకొను 
పాటిది వారి నిజాయితి 
ముఠాదే రాజ్యమ్మను 
శఠము బూని నోరువారు. 


పార్టీ ప్రత్యము వారిది 
పాపము దాచెడి నడవడి 
“ప్రజాస్వామ్య రాజ్యాంగం” 
ఫక్తు నినాదము వారిది 


కైరానును వెనుకేసుక 
కాపాడిన భూతాలవి 
డి పి మిశ్రా శీలము 
డిపాజిట్టు వై నాఅవి 


జనని 


సత్తా రాగనె కన్నులు 
నెత్తి కక్కు చూపులు అవి 
పెత్తనాలు చలాయించ 
కుత్తుక అదిమెడి పనులవి 


జాతిపితకు శతవార్శిక 
జయంత్యుత్సవాలా ఇవి? 


భారత రాజ్యాంగ మహిమ 
బాహాటపు విధులా ఇవి? 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 19 


20 


దండి ఉపాయం 


వెనుకటికో అమ్మగారు 
విచారించి విచారించి 
పందిరి చుట్టూర్త మడి 
బట్ట ఆర కట్టిందట 
కాకర కాయల దొంగ 
తాకడు మడి బట్టననుచు 


ఢిల్లీలో ప్ర. మ. నేడు 

పల్లీయుల రక్షణకు 

కథలో అమ్మగారివలెనె 
కడతాంది మడి బట్టలు 
ప్రదేశాల రాజ్యాల పందిళ్ళకు 
ప్రదేశాల దొంగదొరల నడిగిమరీ 


అవినీతికి బిరుదుపట్ట 
అందుకొన్న మహామహులు 
ఎన్నికల్లో హీనహేయ 
సన్నాహులు, దురాచార్లు 
అధికార దండధరులు 
అధమాధమ వర్తనులు 
ప్రస్తుతము ప్ర. మ. పిలుపు 
పాత్రులగుట దారుణమ్మ 


జనని 


ప్రజాస్వామ్య రాజ్యాంగము 
పాలనగల భారతాన 
పట్టపగలు యీ పాపము 
చెట్టాపట్టాలాడుట 
జాతిపితకు గౌరవమా? 
నేత నెహ్రూ కాత్మశాంతా? 
లాల్‌ బహదూర్‌ మతమా? 
రాజ్యాంగం సమ్మతమా? 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


21 


22 


ధర్మసాగర మెండిపోయెను 


హామి ఒప్పందాల అమలుకు 
వామహస్తము చూపి, ఇప్పుడు 
దివ్య హస్తాక్షర సుశోభిత 
నవ్యనూతన క్షేమ పత్రము 


మర్మ ఘాతకచర్య ఫలితము 
ధర్మసాగర మెండిపోయెను 


“అన్ను తనమును ఊతగాగొని 
ఉన్నతాసన మందుకొని ప్ర 
చ్చన్న ముష్కర హస్త లాఘవ 
సంప్రదాయ శ్రేణి సిద్ధము 


మర్మఘాతక చర్య ఫలితము 
ధర్మసాగర మెండిపోయెను 


నీతి బాహ్యంబైన మార్గము 
రీతి నవలంబించి పదవుల 
చేరి పాలన పేరజేసిన 

వారి పన్నెండేండ్ల రాజ్యము 


మర్మఘాతక చర్య ఫలితము 
ధర్మసాగర మెండిపోయెను 


జనని 


జైహింద్‌ జై తెలంగాణ 


జైహింద్‌ పితామహ! 
తెలంగాణ హిత చింతక! 
తెలంగాణ ఉద్దారక 


తెలంగాణ జిందాబాద్‌ 


తెలంగాణ స్థితిగతులను 
తెలంగాణ ప్రజల వ్యథను 
తెలిసి చెప్పుచున్న తాత! 


తెలంగాణ జిందాబాద్‌ 


ప్రత్యేక తెలంగాణ 
ప్రసక్తే లేని ప్ర.మ. 
పిలుపును వినననిన వీర? 


తెలంగాణ జిందాబాద్‌ 


కనులు, చెవులు వుండికూడ 
కనని వినని వారెందుకు? 
తెలంగాణ దీమంతుడ! 


తెలంగాణ జిందాబాద్‌ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 23 


కాడెద్దుల ముద్దెరున్న 
“కాసు గులాపోళ్లెందుకు? 
కనని-కండ్లు వినని చెవులు 
గల ముల్కీ మంక్రులేల? 


నిజా నిజములరసి తెలిసి 
నిజమును చాటించి చెప్పు 
ధీరుడు ధీమంతుడొకడు 


తెలంగాణ పితామహుడు 


తెలివొక్కటి వుంటెచాలు 
తెలంగాణ తాతయ్య 
తెలివుంది తెలంగాణ 
తెస్తాము తాతయ్య 


తెస్తాము నీవుండగ 
తెలంగాణ తాతయ్య 
జైహింద్‌ జై తెలంగాణ 


తెలంగాణ జిందాబాద్‌ 


భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


WIEN 


24 


జనని 


నలుబదైదు సంతకాల నటుడా! 


నా నోటికాడి బుక్కను 
నాణ్యంగా కాజేసిన 
నాగరికుడా! విను! 


నా నాగటి చాలులోన 
నాజూకుగ పవ్వకించి 
నను కాటేసిన 
నాగరికుడా విను! 


నావారల చేరదీసి 
నానా విధ బోధలతో 
నాణ్యంగా నన్ను కొరిగి 


నలుబదైదు సంతకాల 
నాటకమాడిన నటుడా 
నాగరికుడా విను! 


కోటిన్నర మేటిప్రజల 
గొంతొక్కటి గొడవాక్కటి 
తెలంగాణ వెలిసి నిలిచి 
ఫలించాలె భారతాన 
భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 25 


26 


అల్పుల ఆధిపత్యం 


మధ్యయుగంభూమీశుల 
మాదిరిగ ఈ నాడును 


అల్పుల అధినేతలగుచు 
అనదల ఓట్లన్ని దోచి 


రాజ్యాంగం సూత్రాలను 
లాంఛనప్రాయము చేసి 


అధికారము చేతబూని 
అన్యాయం చేస్తుంటే 


అడిగే నాధుడు లేడా? 
బడితున్నోనిదే బ(ర్రా? 


ప్రజాస్వామ్య సిద్ధాంతము 
పైన నమ్మకములేని 


ముఠాబంది స్వార్థపరులు 
మొక్కుబళ్ళు తీర్చేందుకు 


జనని 


ప్రజాస్వామ్య రాజ్యాంగం 
రాతియుగం అమలు తీరా? 


కోటిన్నర మేటి ప్రజల 
గొంతొక్కటి గోడొక్కటి 


తెలంగాణ వెలిసి నిలిసి 


ఫలించాలె భారతాన 


భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 27 


28 


కూళ చేతిలో తాళపు చెవులు 


రాజ్యాంగం సమకూర్చిన 
రహదారుల కడ్డుపడితె 
దేబెలకు బడితెబాట 
దేవుడేసి పెట్టినదే 


దోపిళ్లకు 'కానూరుకు 
దోస్తి కుదిరి వెలుస్తుంటె 
“విసుగెత్తిన వారలంత 
వికటవర్తనులె జెతడు 


అధికారము ఆసరాతో 
హంగామా చేస్తుంటే 

చాటుమాటు చేష్టలతో 
చేటుగూర్చడం తప్పదు 


“తాళపు చెవులూ” “ఖాతా” 
“'కూళి చేతిలో వుండగ 
రొక్కం తప్పించిలెక్క 
“పక్కా చేస్తే దిక్కుండదు 


చేజిక్కిన అధికారము 
చేయిజారదనెడు దీమ 


జనని 


నీతి రీతిలేని వాణ్ణి 
నియంతజేసి ఆడించును 


“తుచ్చబుద్ది అయినోనికి 
మెచ్చి - అధికారమిస్తే 

దుర్వినియోగం చేయక 
నిర్వాకం చేస్తాడా? 


'ఓటిచ్చెటప్పుడెమన 
కుండాలె బుద్దన్న'ది 

ధి 
ప్రజాస్వామ్య పద్ధతికే 
ప్రాణత్యులమగు మాట 


“ఎన్నుకొని తలలు బాదు 
కొన్న ఏమికాదిన్నది 
నాల్గుసార్ల ఎన్నికల 
నాణ్యమైన అనుభవమ్ము 


ఓట్ల బాటలడ్డి దోచి 
సీట్లన్నీ కాజేస్తే 

(సీట్లను కాజేసినోరె) 
షాట్లతో దింపే మార్గము 
చదును జేసి పెట్టినట్లే 
(“చదును చేసి పెడ్తున్నరు”) 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 29 


30 


పూలూ - చెప్పులు 


మూడున్నర కోట్ల మేలు 
ముందు చూపు వున్నోడే 
ముఖ్యమంత్రి: వానికి మన 
పూల మాల జోహారులు 


ముఖ్యమంత్రి పదవి జేరి 
ముఠాకోరు అయినోనికి 
మెడలో చెప్పుల పేరు 
నడి వీధిలో ఛీ, థూలు. 


ఉపవాసము చేసినోణ్జి 
ఉరిపోసుక చస్తాందని 
చాలాను చేయించే 
“చాల్చాజా' ముఖ్యమంత్రి 


నల్లజెండా జూపినోణ్జి 
నక్కులిరగ తన్నించే 

నక్క నల్లి, తోడేలు 

ఫక్కి జీవా! ముఖ్యమంత్రి? 


పన్నెండేడులు హక్కుల 
ప్రక్కతోవ పట్టించి 


జనని 


ఏగోలంఇగిలింతల 
దగాకోరా! ముఖ్యమంత్రి? 


ప్రత్యేక తెలంగాణ 
రాజ్యము కోరుట సైతం 
భారతదేశ సమైక్యత 
భంగమనుట ఏ విజ్ఞత? 


తెలంగాణ ప్రత్యేకత 
తెలంగాణ వేరు ఉనికి 
ఫజల్‌ అలీ కమీషను 
ప్రజాక్షేమ దృష్టికాదా? 


హామీ ఒప్పందాల 
డ్రామా ఆడకపోతే 
ఆ. ప్ర.రాజ్యస్థాపన 


అసలు జరిగి వుండేదా? 


హామీ ఒప్పందాల 

అమలు సున్న అయినప్పుడు 
తెలంగాణ వేరైతే 

దేశము పాడౌతుందా? 


నీలము సంజీవరెడ్డి 
శీలానికి ఇది పరీక్ష 
కొండా రంగారెడ్డి 
దండితనానికి సవాలు 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


32 


భారత రాజ్యాంగంలో 
(ప్రజాహితము కొలతరీతి 
“నా గొడవిను నాడు నేడు 
నడిపిస్తున్న అభీతి 


పార్టే దేశము అనుకొను 
ప్రజ్ఞయె దేశద్రోహము 
ముఠాదే రాజ్యమ్మను 
మూర్భులు దేశద్రోహులు. 


WIENS 


జనని 


కలదు కలదు 


భారత రాజ్యాంగ శక్తి 
పౌరుల కాపాడ; లేదా? 


భారత అధ్యక్షునకు 
పౌరుల మొర వినబడదా? 


రాష్ట్రపతికి దేశ (ప్రజల 
లక్షించెడిలావు లేదా? 


రాష్ట్రపతికి దేశీయుల 
రక్షించెడి స్థాయి లేదా? 


పార్టే దేశము అనుకొను 
పాపుల దండించలేడా? 


ముఠాదే రాజ్యమ్మను 
మూర్తుల నరికట్టలేడా? 


కట్టు దిట్టములు వుంటే 
చట్టాలు పనిచేయవా? 


జట్టులుగా చేరి దోస్తె 


పటగ పగాలు లేవా? 
ల ౧ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


33 


34 


కలము, బడితె, రూపాయి 
కలిసి కుడితె, మందు లేదా? 


ఎన్నికల్లో గెలిచినోరు 
ఏది చేసినను సబబా? 


ఎన్నుకొన్న పాపానిక 
అన్ని అనుభవించాల్నా 


అయిదు ఏండ్లు, ప్రభుత్వాల 
హంగామా కదుపు లేదా? 


శాసనసభ మెప్పుంటె 


చాలా? ప్రజ భక్షింపగ 


జనతా సంహారానికి 


శాసనసభ మెప్పు చాలా? 


జనుల అభీష్టము కాదని 
శాసనసభ మనగలదా? 


జనతా జనార్దనునికి 
శాసనసభ ఆటంకమా? 


ప్రజామతము పాటించని 
ప్రతినిధి మాటకు విలువా? 


జనని 


మళ్ళీ ఓట్లనాటిదాక 
చెల్లద వోటర్ల మాట? 


సీటు గెలుచుకొనుట ప్రజల 
లూటి చేయుటకు చీటా? 


అయిదు ఏండ్ల దోపిడికి 
అంతారాయమే లేదా? 


శాసన సభకూ, ప్రజలకు 
సంగతి కుదరకపోతే 


అయిదు ఏండ్లు శాస్తి” వోలె 
అనుభవించు 'రాతే నా? 


మధ్యన (ప్రజలను కాచే 
మందెరగద? రాజ్యాంగం? 


ప్రతినిధి వర్గాలు వక్ర 
పథము బూని పోతుంటే- 


ప్రభుత్వాలు ప్రజల మేలు 
పాటించక ఏలుతుంటే- 


ప్రజామతమునకు భిన్నము 
ప్రతినిధుల మతమైతే- 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


వేక్‌ 


36 


రాష్ట్రపతికి తన సత్తా 
ప్రకటించే వనరు లేదా? 


ప్ర.మ.,ము.మ,లు ఏమనుకొని 
ప్రవర్తించుకున్నారు? 


ప్రభుత్వాలు ఏమనుకొని 


ప్రజల నేలుచున్నాయి? 


ప్రజల మతము ధిక్కరించు 
బలము వారికెవడిచ్చెను? 


ఏ దీమాతోడ వారు 
ఈ రీతిగ ఎగురుతాను 


ఈడ్చి బైటపడ లాగే 
ఇంగితమును సూచించే 


హంగుదారి రాజ్యాంగం 
నందుకలదు; రాష్ట్రపతికి 


అధికారము కలదు కలదు 


భారత మాతాకీజై 


తెలంగాణ జిందాబాద్‌ 


IIE 


జనని 


అభినందనలు 


అష్టసూత్ర ప్రణాళిక 
అందించిన ప్ర మ. ప్రతిభ 
కభినందన తెలంగాణ 
అభినందన పరంపరలు 


తెలంగాణ వేర్పాటును 
తేల్చనిది అయితెమానె 
అష్టసూత్ర ప్రణాళిక 
అందముగ బుజువు పరిచె 


ఒప్పందాలను చంపిన 
గొప్ప ఘరాన వైఖరి 
కాడెద్దుల ముద్దెరున్న 
బాడుగ వ్యాపార సరళి 


చతురమతుల దీ రీతి 
“చాణక్యం” కల్యాణం 
గూడుపుఠాణీ వైనం 
గుర్తింపగ ఒక్కొక్కటి 


అష్టసూత్ర ప్రణాళిక 
అందముగా బుజువుపరుచు 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 37 


38 


బ్రహ్మానందుని అండన 


బ్రతుకుచున్న 'ముల్మి మంత్రి 


అష్టకాని కొక్ళొక్కటి 
అందెను ప్రమాణపత్రము 


పన్నెండేడులు ప్రాంతము 
బాగోగులు అరయకుండ 
ఊరేగిన ఘనత చాటి 
పేరు ప్రతిష్టలు నిలువ 


అష్టకాని కొక్ళొక్కటి 
అందెను ప్రమాణ పత్రము 


ఒప్పందాలను మలిపి 
తప్పు కూతలు కూస్తూ 
ప్రాంతాన్ని పాడుజేయు 
పన్నాగము “బాబాల 


అష్టకాని కొక్ళొక్కటి 
అందెను ప్రమాణ పత్రము 


అష్టసూత్ర ప్రణాళిక 
అష్టకానిక అరిష్టము 
తెలంగాణ వేర్పాటును 
తేల్చనిది అయితెమానె 


ఈ మాత్రము జేసె ప్రమ. 


ఆమెకు అభినందనలు. 


జనని 


శ్రీమతి గాంధీ చెప్పతాంది! 


(ప్ర. మ. శ్రీమతి గాంధీ 
(శమయనక దయ తలచి 
ఢిల్లీలో కూర్చుండి 
పల్లీయుల విషయంలో 


విచారించి విచారించి 
విధి విధానముగ నెంచి 
మిట్టచదను మాటమంతి 
పెట్టి; పిలుపు లందజేసి 
(High Level Talks) 
పట్టీల వారీగా 

పట్టి పట్టి తెప్పించి 


చిట్లచివరి మాటంచు 


ల 


చెప్పుతాంది రోజుకొకటి 


ప్ర.మ. శ్రీమతి గాంధీ 
పరోపకార ధురీణ 
ప్రచండ రాజ్యాంగ యుక్తి 
పదవీధర ప్రజ్ఞశీల 


కాని పార్టీ అధీన 
కాడెద్దుల వంగడాల 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 39 


40 


దాడికాగలేని దీన 
దయనీయ స్థితి ఆమెది 


ప్రత్యేక తెలంగాణ 
ప్రశ్నే లేదంటున్నది 


మిట్టచదను మాటమంతి 
తుట్టతుదకు “తెలంగాణ 
పితామహుని” ఢిల్లీదాక 
రమ్మన్నది కాని అచట 
ప్రత్యేక తెలంగాణ 

ప్రశ్న మాత్రమెత్తొద్దట 


అందుకు తగినట్టె వుంది 
అందరికి పూజ్యూడైన 
తెలంగాణ పితామహుని 
'లేటతెల్లి నిరాకరణ 


ఢిల్లీలో మాటమంతి 
పల్లీయులదని చాటుచు 
“ప్రత్యేక తెలంగాణ 
ప్రశ్నే! ఎత్తొదంటే 
పల్లేనుండి ఢిల్లీకేగు 
ప్రశ్నే లేదనె తనకు 
తెలంగాణ పితామహుడు 


తెలంగాణ జిందాబాద్‌ 


జనని 


“భారత రాజ్యాంగం” 


మనువు ధర్మశాస్త్రమైన 
బైబుల్‌ ఖురానులైన 
ఇంకే మత శాస్త్రమైన 
ఏలుతులేదు మనల్ని 


భారత రాజ్యాంగ మొకటి 
పౌరుల శాసిస్తున్నది 


రాజ్యాంగమునకు హాని 
లక్షించెడి కూత, చేత 

పౌరుల నవమానించెడి 
పాటి శక్తి సామర్థ్యము 


ఎవనికుంది ఎవనికుంది 
ఈ రోజున భారతాన? 


ఎవ్వడన్న ఉన్నదంటే 
ఎన్నడన్న అనుకుంటే 
ఉన్నదనుకొనికూస్తే 
ఉన్నదనుకొని చేస్తే 


కోర్పుకీడ్చి బుద్దిచెప్పి 
ల ® 
గుణము గరప వలసిందే 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


42 


ప్ర.మ.కైన, ము.మ.కైన 
ప్రజాకవి సామ్రాట్టుకైన 
బైబుల్‌, ఖురాను, మనువు 
బాబతు గురువెవనికైన 


పౌరుల నవమానించెడి 
పాటిశక్తి సామర్ధ్యము 
ఎవనికుంది ఎవనికుంది 
ఈ రోజున భారతాన? 


ప్రజాస్వామ్యమున వేలము 
పాట, బడితె పాలి ఓట్లు 
ప్రజాస్వామ్యమున నేత 
మజా దీర్చుటకు సీట్లు 


పార్టీ, పార్టీలో ముఠా 
పాటిదేన నిజాయితీ? 
ప్రభుత్వాధికార బలము 
పార్టీ 'కుతికా ఆహుతి 


ప్రజాస్వామ్య రాజ్యాంగం 
పరీక్షించు గీటురాయి 
కోటిన్నర మేటిప్రజల 
గొంతొక్కటి గొడవాక్కటి 


తెలంగాణ వెలిసి నిలిచి 
ఫలించావె భారతాన 


జనని 


భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


ఎవడు వాడు తెలంగాణ 
నీసడించ దలచినోడు 

ఏ పదవిలో వుండి నన్ను 
హేళనగా చూస్తున్నడు? 


రాజ్యాల విభజనకు 

రస్తా లేనే లేదా? 
రాజ్యాల విభజనకు 
రాజ్యాంగం ఒప్పుకొనదా? 


కేంద్ర ప్రభుత్వము పార్టీ 
కీనీడల నడవడి దా? 
ఉన్నత పదవుల జేరి 
ఊసరివెల్లి విధానమా? 


భారత పౌరుల హక్కుల 
భంగపాటు తొలగింపగ 
భారత రాజ్యాంగంలో 


బందోబస్తే లేదా? 


నలుబదేడు కోట్ల ప్రజల 
నాయకుడు,భారతాని 
కధ్యక్షుడు రాజ్యాంగం 
అమలు బావుటా 'జాకిరు” 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 43 


44 


కోటిన్నర మేటి ప్రజల 
గొంతొక్కటి గోడొక్కటి 
తెలంగాణ వెలిసి నిలిచి 
ఫలించాలె భారతాన 


భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 


IIE 


జనని 


ఇప్పడు తెలిసొచ్చింది 


హామీ ఒప్పందాల 
డామాకూ మోసపోయి 
ఆంధ్రప్రదేశ్‌ రాజ్యమ్మే 
అందరికీ క్షేమంబని 
ఒప్పుకున్న ‘తెలంగాణ 
కిప్పుడు తెలిసొచ్చింది 


“కోడెను దూడను ఒకే 
కాడికి కట్టొద్దు? అనిన 
ఫజల్‌ అలీ కమీషను 
భావి దర్శన విశిష్టత 


“గామ పంచాయతి” ఎన్నిక 
గడువు దాటి పోతుంటే 
ఏడాది గడువు పెంచు 
పేడిది రాజ్యము కాదిది 


పెట్టించు, పెట్టించు 
పెట్టించు ఎన్నికలు 
తాడో పేడో తేల్చెడి 
జాడకు అడ్డము రాకు 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 45 


పంచాయితి రాజ్యము 
“పంజ్‌ిల ఎన్నికతోనే 
తెలంగాణ అటో ఇటో 
తేటతెల్లమైపోవును 


కోటిన్నర మేటి ప్రజల 
గొంతొక్కటి గోడొక్కటి 
తెలంగాణ వెలిసి నిలిచి 
ఫలించాలె భారతాన 


భారత మాతాకీ జై 


తెలంగాణ జిందాబాద్‌ 
(పై గేయాలన్నీ పవిత్ర తెలంగాణా ఉద్యమంలోని వివిధ సందర్భాలను 


పురస్కరించుకొని “ప్రజాకవి” బిరుదాంకితులు శ్రీ కాళోజి నారాయణ రావు 
గారు రచించినట్టివి, పైన పొందు పరచితిమి. సం॥) 


46 జనని 


వేరు - వేరు 


- “ అగ్ని” 
వేరుపడితె కష్టమనడం 
వెనుకటి రోజుల్లో మాట 
కలిసి మెలిసి సుఖపడుట 
కథల్లో సిన్మాలో నీతి. 


ఒకేచోట వుంటుంటె 

ఒకరికళ్ళు ఒకరికి కనిపిస్తాయి 
ఒకే గమ్యంపై చూచే భావం 
మరోతరం కోసం మిగులుతుంది 


పొత్తు అనే పదం మొదట 
పొసగని తనం కనిపిస్తూనేవుంది 
“త్తు” అనే వత్తులోనే 

దూషణ తోచడం లేదా? 


వీరుడు ఒకరిపై ఆధారపడే 
విధాన్ని ఎన్నడూ కోరడు 
వ్యక్తిత్వం వున్నవాడికి 

వేరే శక్తికి “వేరు” 


పిరికి నక్కలకు మాత్రమే 
వేరు తనం అంటే వెరుపు 
సాహసియౌ సింహానికి 

ఒంటరి తనమే హుషారు 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 47 


48 


కడుపులో లేని ప్రేమ 
కౌగిలింతల కన్న 
కోరచూపుల ఘర్షణతో 
దూరమైతే మంచిది కాదా? 


కలసివుండి గుండెలను 

కలుషితం చేసుకునేకన్న 
మంచితనం పంచుకొని 
వంచనకు కంచెవేస్తే బాగుండదా? 


ఆదర్శాల కోసం 

ఆత్మను చంపుకోవడమెందుకు 
కనిపించని దానికోసం 

గాలి మేడలు కట్టడమెందుకు 


ప్రకృతిలోనే వేరుతనం 
పలుపలు విధాలుగా వుంది 
పరిశీలించే వాడికి 
ప్రతిచోటా కనిపిస్తుంది 


ఒకే తల్లి పిల్లలలో 
ఒకే కొమ్మ పూవులలో 
ఒకే చేతి వ్రేళులలో 
ఎంతెంతో వేరుతనం 


మనసుల కలవని పొత్తు 
మన జాతికి ఘోరవిపత్తు 
శాపం వంటి ఈ పొత్తు 

శత్రువులకు కూడా వద్దు 


జనని 


అందుకే విడిపోదాం 
అంతరాత్మలను జోడించి వేద్దాం 
గతంలోని పీడ కలలను 
కలగానే మరచి పోదాం 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


49 


50 


గుడినే మింగినవానికి...? 


- పేర్వారం జగన్నాథం 


దిగాలుపడి చూస్తావెందుకు తమ్ముడూ! 
మనకన్న తల్లికీనాడు 

వెన్నులో పుట్టింది రాచపుండు 

నాటు వైద్యులూ నర్మ సచివులూ పనికిరారు 
ఏదో విధంగా తగిన చికిత్సచేయంది 
ఇంతలో ఈ వ్రణం మానిపోదు. 


మన నెత్తిమీద ఏన్నాటి శని కూర్చున్నప్పుడు 
మన ఇంట్లో భూతాలు కాపురం పెట్టినప్పుడు 
ఏ గదిలో పెట్టి తలుపు మూసినా 

దయ్యాల ఇంట్లో బిడ్డలాగరు 

గుడినే మింగిన వానికి 

గుళ్లో లింగం వో లెక్కా! 


వడ్డించే వాడు మనవాడు కానప్పుడు 
ఏ వరుసలో కూర్చున్నా ఆకలి తీరదు 
అంగట్లో అన్నీ ఉన్నా 

అల్లుడి నోట్లో శని ఉన్నట్లు 


ఏమైంది మన దేశానికీనాడు 
నమ్మి నానబోస్తే 
పుచ్చి బుర్రలైనాయి కందులు 


జనని 


మంత్రి పదవి లేనప్పుడల్లా 
వృద్ధనారీ పతివ్రతా 


గారడివాడు చూపించే మామిడి చెట్టు 
పూలు పూయదు - కాయలు కాయదు 
ఎవ్వడికీ నీడ నివ్వదు 

చివరకు తనకుతానే నిలువదు. 


తాగుతున్నది విషమే అయినప్పుడు 
ఏ రంగులో ఉంటే మనకెందుకు 
ఈ నాటకమే బాగులేదంటే 
మరో చీర కడుతానన్నట్లు 


రంగు మార్చడం ఎవడిక్కావాలి 

అంత రంగంలో మార్పురావాలి 
జిల్లేడు చెట్టు కొమ్మల్ని కోయడంకాదు 
సమూలంగా పెరికి వేయాలి 
వెన్నలాంటి దుస్తుల్ని తొడుగడంకాదు 
వెన్నెల్లా బ్రతకడం నేర్చుకోవాలి. 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


51 


52 


సమైక్యత కావాలెనని కోరుతూ... 


సమైక్యత కావాలెనని కోరుతూ 
సుహృద్భావం పెంపొందాలంటూ 
అన్నాదమ్ములు ఒకటై 

అరమరికలు లేకుండాలె నంటూ 
చాటిచెప్పే (బ్రహ్మన్న 

న్యాయం కూర్చేనాయకమణి 
ఓరుగల్లును జూచి హుంకరిస్తున్నాడు 
శ్రీశైలాన్ని జూచి నవ్వేస్తున్నాడు 
ఓరుగల్లులో జరిగినది రాక్షసుల పని 
శ్రీశెలంలోని రాక్షసం దేవతల పని 


అందుకే 

ఓరుగల్లును శిక్షిస్తున్నాడు 

శ్రీశైలాన్ని క్షమిస్తున్నాడు. 
ఓరుగల్లున జరిగిందానికి 
హృదయంతో చూడాలెనట! 

ఇది ఓరుగల్లుకు జరిగే ద్రోహమా? 
కాదు కాదు యావత్‌ తెలంగాణా 
శిరస్సుపై అశనిపాతం 

ఇది శ్రీశైలానికి జరిగిన న్యాయమా? 
కాదు కాదు కోటి తెలంగాణా 
గొంతుకలకు వురి (త్రాడు. 


= వెన్నెల 


జనని 


అయినా సుహృద్భావం కావాలట 
అయినా సమైక్యత పెంపొందాలట 
కుత్తుకలను కోస్తూ 

కిల కిల నవ్వమంటాడు 

గుండెల్లో గునపాలు [గ్రుచ్చుతూ- 
కండ్లనీరు కార్చవద్దంటాడు 
సత్యాన్ని సజీవ సమాధిచేస్తూ- 
శాంతిగీతం పాదమంటాడు. 


ఇదేనా న్యాయం! 
ఇదేనా ధర్మం! 
ఇదేనా గాంధీజీ భక్తుల 


అహింసా సిద్ధాంతం? 


కాదు, కాదు 

ప్రజాస్వామ్యం పేరట జరిగే 
పైశాచిక మారణహోమం. 
పులికి సంపూర్ణ స్వేచ్చా? 
మేకకు మెడత్రాడా? 
సర్పానికి స్వాతంత్యమా? 
పక్షులకు పంజరమా? 
ఒక్కతల్లి కడుపున బుట్టిన 
పిల్లల కలహమేనా ఇది? 
ఒక్క చనుస్తన్యం త్రాగిన 
హృదయాల సంఘర్షణేనా ఇది? 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


53 


54 


అదికాదు, ఇదికాదు 

ఆ విధంగా అనుకొని 
ఆత్మవంచన తగదు 

ఇది పాలక పాలితుల మధ్య 
పుట్టిన దావానలం 

ఇది పీడక పీడితుల మధ్య 
ప్రిదులుతున్న రక్త 

ఇది బాధక బాధితుల మధ్య 
జరుగుతున్న పోరాటం 
అధికారపు దాహమనే 
పాశవికత పైశాచిక నృత్యం 


కలిసి బ్రతకమని బోధించే 

కవులారా! 

న్యాయం కోసం కంకణం కట్టిన 
నాయకులారా! 

పేదల పాలిటి పెన్నిధిమని చెప్పుకునే 
పార్టీ ప్రజా సేవకులూ? 

అందరూ వినోదంగా చూస్తున్నారా? 
అన్యాయాన్ని ఆనందంగా ఆదరిస్తున్నారా? 


ఇది పీడకల కాదు 

ఇది మతి బ్రమకాదు 

ఇది యధార్థమైన నగ్న సత్యం 
గుండెలనుండి నెత్తురు పిండే దృశ్యం. 


ఒకరు కాదు, ఇద్దరు కాదు 
లక్షలాది పతితులు-బ్రష్టులు 


జనని 


బాధాసర్ప ద్రష్టులు 
నరకలోకాల కట్లు త్రెంచుకొని 
వరికి పడిన -అస్థిపంజరాలు 
విప్లవ శంఖాన్ని పూరించారు 
విజయమో వీర స్వర్ణమో 
తేల్చుకొనుటకు బూనిరి దీక్ష 


అన్నపైన ఆయుధ మెత్తడంకాదు 
అన్యాయం పైన - 

తల్లిపైన తిరుగు బాటుకాదు 
కల్లబొల్లి కపటాల పైన, మోసాల పైన 


ఇంకక్కడిది సమైక్యత 
ఇంకక్కదిది భావైక్యత 

కౌటిల్యం తినివేసిన 

అస్థికలకు నాగరికత ఎక్కడిది? 


ఇంకా ఈగోముఖ వ్యాఘ్రాలతో 
సఖ్యత చేయలేం 

ఇంకా ఈ కర్కోటక స్వాములను 
కౌగిలించలేం 

ఇంకా ఈ కంటకశయ్య పై 
కనుమూయలేం 

సజీవ సమాధుల నిర్మాణాన్ని చూస్తూ 
వూరుకోలేం 


అగ్ని పర్వతాలలోని లావాతోడాల్సిన సరే 
ట్రిగ్గర్‌ కక్కిన జ్వాలలు మింగాల్సిన సరే 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


వ్‌వ్‌ 


56 


భూనభోంతరాళాలు దద్దరిల్లి ఘూర్జిల్లినా సరే 
మా తలలు తెలంగాణా తల్లికి పూదండలైనా సరే 


మేమంతా సిద్దం 

అనవరతం, అనుక్షణం 

మా గడ్డ విముక్తి కోసం 

మా బ్రతుకులు తృణప్రాయం 


అప్పుదు- 
కురుక్షేత్ర సంగ్రామం తప్పలేదు 
కౌరవనాశనం తప్పలేదు 


ఇప్పుడు- 
పన్నెండేళ్ళ బానిసత్వపు సంకెళ్ళు 
పటాపంచలు కాకతప్పదు 


తెలంగాణ తప్పక వస్తుంది 
తీయని కల తప్పక ఫలిస్తుంది 
దౌర్జన్యం, దానత్వం 

నశించక తప్పదు 

సౌజన్యం, మానత్వం 
హసించక తప్పదు 

మా భావికి బంగారు తోరణం 
వెలయక తప్పదు 


IIE 


జనని 


నేను తెలంగాణ పారున్ని 


- రుద్రశ్రీ 
నేను తెలంగాణ పౌరున్ని 
నేను తెలుగు మాట్లాడే మానవున్ని 
రెండువందల సంవత్సరాల నుండి 
నిండుగా పర పీడన కల వాడిని 
పందొమ్మిది వందల ఏబదిఆరు 
ఫస్టు అక్టోబర్‌ ఆనాడు 
ఎదను ఎదను కలసింది 
ఏకమై పోయింది 
నాలోని ఎనలేని ఆనందం 
నవ దీప కలికయి వెలిగింది 
వెన్నెల వెన్నెల కాచింది 
వేడుక విరియె పూచింది 
తెలుగు నేల తెలుగు నేల 
వెలుగు నేల వెలుగు నేల 
ఆ వెలుగులు క్రొత్త వెలుగులని 
ఆ వెలుగులు చిర వెలుగులని 
ఆ వెలుగు వెల్లువలో 
అనవరతం ఈదుతానని 
కోటి కలల కంటిని మొన్నటిదాకా 
కోటి తలపులు విరిసె నిన్నటిదాకా 
కనుల వెలుగు పోయి 
కనుల కజ్జలి ఆయెనే 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 57 


58 


కటిక చీకటి మిగిలెనా 

కడకు నాకు అన్నా! అన్నా! 
kK xk xXx 

కాదంటే ఎవరైనా 

లేదంటే ఏ బడవైనా 

ప్రతి రక్తకణం పలుకుతుంది 


ప్రతి ఆర్‌.బి.సి. ప్రతి డబ్యూ. బి.సి. పలుకుతుంది 


చెవి వాగ్గి వింటావా? 
చెప్పేదేమిటో ఒకసారి 


రాన్మహేంద్ర పురమున నన్నయవు- నీవేనని 
ఓరుగల్‌ సామ్రాజ్యపు బమ్మర పోతనను నేనని 


రాజ రాజ నరేంద్రుడవు నీవని 
ప్రతాపరుద్ర నరేంద్రుడ నేనని 
తెలుగు భాష తెలుగు నేల 

వెలుగు దివ్విటీలము నీవు నేనేయని 
శతాబ్దాల గత చరిత్ర వెనుకనున్న 
సత్యాన్ని చెబుతుంది 

ప్రతి రక్తకణం పలికే 

పరమ సత్యాన్ని 

నాలోని ప్రతి రక్తకణం పలుకును 
నాలోని ప్రతి అణువణువు పిలుచును 


అన్నా! అన్నా! అన్నా! అని 


అణగారని వాత్సల్యంతో 

అన్నా! అన్నా! తమ్ముని ఆవేదనను 
ఆలకించవేం? అన్నా! అన్నా! 
తమ్ముని మాటలే కదా యని 


జనని 


నిమ్మకు నీరు పోయబోకు 
అన్నా! అన్నా! ఆలకించు 
ఆర్తి పూరిత నివేదనను 
ఆలకించనిచో అలజడి తప్పదాయె 
అన్నా! అన్నా! ఇకనైన ఆలకించు 
ఆలకించనిచో శిలయో నీ హృదయం 
ఆలకించు నా విన్నపం 
అన్నా! అన్నా! ఓ అన్నా! 
Kk x xX 
నిజంగా అన్నవే నీవు 
నీవు నేనూ మాట్లాడే తెలుగుభాష సాక్షి 
నిజంగా అన్నవే నీవు 
నీవుకాక ఇంకెవ్వరు నా అన్న 
అన్నా! అన్నా! నిజంగా 
అన్నవే నీవు అన్నవే నీవు 
అమ్మసాక్షి తెలుగమ్మ సాక్షి 
అన్నా! అన్నా! నా అన్నా! 
బెజవాడ కనకదుర్గ సాక్షి 
గండిపేట మైసమ్మ సాక్షి 
ఊరి బైటవున్న పోలేరమ్మ సాక్షి 


ఊరిలో వున్న పోశమ్మ సాక్షి 
నిజంగా అన్నవే నీవు 

నీవేనా అన్నవు అన్నా! అన్నా! 
ఏడుకొండల వెంకన్న సాక్షి 
యాదగిరిపల్లి నరసింహుని సాక్షి 
శ్రీశైలం మల్లన్న సాక్షి 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


60 


ద్రాక్షారామ భీమేశ్వరుని సాక్షి 
కాళేశ్వర ఈశుని సాక్షి 

కడకు పంచభూతములసాక్షి 
నిజంగా అన్నవే నీవు 

నీవే నా అన్నవు అన్నా! అన్నా! 
వేలేండ్ల నుండి నీలో నాలో 
ఒకే రక్తం ప్రవహిస్తుంది 

నీ నా నరనరాల్లో గుండెలో- 
నీ నా శరీరపు టిస్యూల్లో- 


కృష్ణా గోదావరి, తుంగభద్రా, మంజీరా 


ప్రాణహితా, పెన్నా నదుల పరుగులా 
ప్రవహించే ఒకే రక్తం సాక్షిగా 
పరుగు తీసే ఒకే రక్తంసాక్షిగా 
నీవుకాక ఇంకెవ్వరు నా అన్న 
నీవే నా అన్నవు అన్నా! అన్నా! 


కన xk xX 


చిన్నవాన్ని నీ తరువాతి వాన్ని 
ఎన్నడైనా యోచించావా నాగూర్చి 
చదువంటే అంతగా తెలియని వాన్ని 
చాకచక్యం లేనివాన్ని శఠమొండిని నేను 
న్యాయం అంటే తలవంచే వాన్ని 
అన్యాయం అంటే సహించని వాన్ని 
అదోలాంటి పెళుసు మనిషిని 

ఆశ్చర్యం ఏమీలేదు 

గుండాలకు గుండాను 


గుండెలు పెరికే దాదాలకు దాదాను 


జనని 


చిన్న వాదినని ఇన్నినాళ్లు 

ఎంతో వోపిక పట్టాను 

నా అన్నవే నీవేనని 

నా సర్వస్వం నీవేనని 

గుండెకు హత్తుకున్నాను 

దండిగా ఆరాధించాను 

కలిసి ఒక ఇంటి సంసారం చేస్తామని 
కలిసి ఎంతో సాధిస్తామని 

ఇరుగు పొరుగువారిలో 

ఎంతో కీర్తి తెస్తామని 

ఎన్నో కలలు కన్నా నన్నా! 

ఏమని చెప్పేది ఆ కలలన్నీ వమ్మాయెనా 
ఆనాటి ఆనందా[(శువులు 

ఈనాడు కన్నీటి (నెత్తురు) కాలువలాయెనా 
ఎట్టి మోసం కపటం ఎరగని 

వట్టి అమాయకుడు నీ తమ్ముడు 

తలవని తలంపుగా రెచ్చినాడని 
తలచినావా ఈ నాడైనా 

ఎన్నడు ఎదురు మాటలాడనివాడు 
ఎందుకిలా మారినాడని యోచించావా? 
ఎందుకిలా అగ్జెయ్యాడని 

ఈనాడైనా యోచించావా? 
ఇంతరాద్దాంతం జరిగినాకైనా 

ఎడదపై చేయివేసి తలపోశావా ఈ రోజైనా 
విడతీయరాని అనుబంధం 

విడిపోయి వేరౌతున్నదని 

ఇప్పుడైనా సమాలోచించావా 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 61 


62 


ఏమిటని కారణం వెతికావా? 

చల్లని మంచుకొండ ఒకేసారి 

పెల్లున పగిలి అగ్నిజ్వాలలు రగిలెనాయని 
ఇప్పుడైనా (గహించావా? 

ఎప్పుడైనా తలచావా? 

ఈ అగ్నిజ్వాలలకు 

హేతువేమిటో ఆత్మావలోకనం చేసుకున్నావా? 
చేతులు కాలిన పిదప ఆకులు పట్టినట్లు 
చేజారిపోయిన కాలం పరిణామం తప్పదేమో? 
అన్నా! అన్నా! 

ఓ అన్నా! అన్నా! 


kK kK xX 


సౌహార్ధం ఇంకకముందే 

సౌమనస్యం ప్రిదలకముందే 

శాంతమ్మ రక్కసి కాకముందే 

సహనం మన పొలిమర దాటకముందే 
మానవతా సురభిళం దర్గంధం కాకముందే 
మంచి అనే కాగడా వెలుగులో 

శాశ్విత పరిష్మారమేమిటో 

సమాలోచించు త్వరగా 

అన్నా! అన్నా! 

ఓ అన్నా! అన్నా! 


WIEN 


జనని 


ప్రజాస్వామ్య పాలనలో 


ఈ దేశం స్వర్గంగా మారాలని కోరడంలేదు 
ఈ మానవులకు అమరత్వం కావాలని నేననను 
మనిషి మనిషిగా బ్రతకాలని 
మనిషికి కావలసిన కనీసపు అవసరం 
కూడు, గుడ్డకావాలని 
గూడు, నీడ కావాలని 
కంపులేని గాలి మనసుకు ఇంపగు నీరు 
కటిక చీకటి బ్రతుకు కారాదని 
భగవాన్‌ నేను కోరుతున్నాను 
ప్రజాస్వామ్య పాలనలో 


చాలీ చాలని జీతపు రాళ్లతో 
చావు బ్రతుకుల మధ్య మూల్లుతున్న ఎన్‌.జీ.వోలు 
పట్టాలు పుచ్చుకొని బ్రతుకుకై 
నిట్టూర్పులు విడుస్తున్న విద్యార్థులు 
సమాజంలో నేటి ప్రజా జీవితం 
చతుర రాజకీయ మాన్యుల చదరంగపు ఆట 
ఆ ఆట ఐదేళ్లకోమాటు “షా” 
ఆ ఆటకు ఎదురులేదు ఎవరి బెదురులేదు 
భగవాన్‌ ఈ ఆట కట్టు ఎన్నడో? 
ప్రజాస్వామ్య పాలనలో 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 63 


64 


పొత్తుల సంసారం పురోభివృద్ధియని 
పొట్టమీద చరుస్తావా? 
ఎద్దు చాకిరి చేయించుకొని 
గొడ్దుకారం పెడుతావా? 
కడుపులోని మంట నిలువెల్ల మంట 
కనపడని మంట నీలోని నాలోని మంట 
ఈ గీమంతా సెగల పొగల మంట 
ఈనాడంతా కార్చిచ్చు మంట 
భగవాన్‌ ఈ మంటలారుటెన్నడో? 
ప్రజాస్వామ్య పాలనలో 


మంజీరా పొంగి పొరలింది 
గండిపేట ఉప్పెనలా లేచింది 
రామప్ప, లకునారం 
రాయి రప్పల వారిసి పొరలింది 
తుంగమ్మ వృద్దగంగమ్మ 
త్రుళ్లింతలాడింది పెనుకెరటాల వీచింది 
ప్రాణహిత కల్లోలంగా పరుగుతీసింది 
ప్రజావాహిని అగ్గిబరాటయె లేచింది 
ముక్త కంఠంగా తెలంగాణ కేక వేసింది 
ముందడుగు వేసి జే కొట్టింది 
భగవాన్‌ తెలంగాణకు విముక్తి లేదా? 
ప్రజాస్వామ్య పాలనలో 


నెత్తురు వాగులు పారినా 


కుత్తుకలే తెగి పడినా 
చావో బ్రతుకో తేల్చుకో 


జనని 


తెలంగాణ నీదిగా చేసుకో 
ఒకకోటి ఎనుబది లక్షల ప్రజాళి 
ఆత్మవంచన సహించబోరు 
అన్యుల అధికారం చెలాయించనీరు 
ప్రజల కోరికల ఈ రోజు 
ప్రభుత్వం జాగుచేయుటయా? 
భగవాన్‌ ఈ శపథం నెరవేరుటెన్నడో? 
ప్రజాస్వామ్య పాలనలో 


బాధపడ్డ గుండియలో 
అమృతం చిలుకనున్నది 
అనతిలోనే రానున్నది 
అఖిల జగం హర్షించను 
ప్రజా శపథం-ప్రజావాణి 
ప్రతిఫలించ నున్నదిలే 
(ప్రతిముంగిట పచ్చతోరణం నవ్వనున్నది 
ప్రతిఇంట ఆనంద దీపిక వెలుగనున్నది 
భగవాన్‌ త్వరలోనే- 
ప్రజాస్వామ్య పాలనలో 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 65 


66 


జై తెలంగాణ అనండి 


జై తెలంగాణ అనండీ 
జే కొట్టి ముందు నడవండీ 
అడుగు అడుగు కలపండీ 
కదలి ఉప్పెనలారారండీ 

జై తెలంగాణ అనండీ 

జే కొట్టి ముందు నడవండీ 
నరనారీ జనం కదలండీ 
నగారా (మోత (మోగించండీ 
తెలంగాణ సంకెలల తెంచండీ 
తల్లి బుణం తీర్చ రారండీ 

జై తెలంగాణ అనండీ 

జే కొట్టి ముందు నడవండీ 
ఆత్మవంచన సహించకండీ 
అరిభీకరులై కదలండీ 
చలో సత్యాగ్రహం పదండీ 
జయం మనదే రారండీ 

జై తెలంగాణ అనండీ 

జే కొట్టి ముందు నడవండీ 
ఊరూరను ఉద్యమం నడపండీ 
పోలీసుల బెదిరింపుకు జడవకండీ 
ఊక ఉమ్మడిగా జనం కదలండీ 
ముందుకు నడుం కట్టి రారండీ 

జై తెలంగాణ అనండీ 

జే కొట్టి ముందు నడవండీ 


జనని 


“సహేంద్ర తక్షకాయ స్వాహా” 
- ఇందుర్తి ప్రభాకర్‌ 

అన్నలు ఆతురతతో 
వడివడి పడిజని 
గడుసుగ పడివడి 
సమతల దీజటిమను 
సమసివేయు దృక్పథాన 
తరలిన వైనం ఎట్టిది? 
కడుపునిండ చల్ల కదలకుండా 
త్రైెన్నులు- తెగటార్పులతో 
రూకల, పేరాసల, ప్రలోభాల 
మహమ్మారి మంత్రాలతో 
పేదల, నిరుపేదల 
రైతుల, కార్మికుల దోచి దోచి 
నెత్తుటినటు నల్లుల్లా పీల్చి పీల్చి 
దేహంపై దోమల్లా రక్కి రక్కి 
జుట్లు జుట్లు ముడివేసే 
మైకవెల్లి కుటిలనీతి 
ఆటవికపు ఆధునికం మాటలెత్త 
రాజకీయ నాటకాల 
కాలక్షేపం చేస్తున్నప్పుడు 
నడవడి చెడి. 
నాటువ్యాటు (త్రాగి (త్రాగి 
త్రాగమరిగి 
మరిగిన విధి విడువలేక 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 67 


68 


తా పాలకులంత చేరి 
కాపాలిక మతం సాక 
ఉన్నవారు ఊరునిండ 

ఉన్న వూరి కూలనగతి చెడి 
చెడబడ బడులలో 

వడివడి తామే నిండగ 
దినదినాన అడుగడ్డున 

ముల్మై పుట్టిన ప్రతివాడికి 
గుండె రగులు పెరుగుతుంటే 
మీ ఆతతాయి క్రూరత్వం 
అజం పెరిగి పెరిగి 
అసురులతో దీటై 

తడిగుడ్డల గొంతులు కోస్తుంటే 
అంతెందుకు-- 

ఎన్నెన్నో త్యాగాలకు 
యాగాలకు ప్రతిఫలంగా 
మూడుచెక్క లోకటవగా 
దేవలోక మౌతుందని 
దేవేంద్రులు కాదలంచి 
నహుషులు తామై గూర్చొని 
అసలు శచికే ఎసరు పెట్టుతున్నప్పుడు 
అలసిన, సొలసిన, ప్రాణుల 
అలసత్వం అనరాగ 

భుజ బలాల శంకించే 
పాముగ మారిన నహుషులు మీరై 
భీముల మరి రెచ్చగొట్టి 
యావదాంధ్ర రాజ్యంలో 


జనని 


తెలుగువాడి మనసులు 
వలువలవలె వలుచుటలో 
దుశ్చాసనునే మరిపిస్తున్నప్పుడు 
రాజరికపు కుమ్ములాట 

రాజీ కుదురదు పొమ్మంటున్నప్పుడు 
చైతన్యం చాటే కవులంత 

ఏరీ శ్రీశ్రీ ఆరుధ్రలు 

కే.వి. రమణారెడ్డిలు 

తాటాకులు కుందేళ్లు 

తాహతు పెరిగిన కవియన్నలు 
మొసలి కంటినీరు గార్చు పెద్దన్నలు 
నిరాశా నిస్పృహ 

నిరుద్యోగ ప్రాపకాల ఏలికలకు 
తాబేదార్లెందరో మీలో 

పడుపు రాజకీయపార్టీ ప్రతిపక్షాలు 
పెడ త్రోవలు త్రొక్కే పెద్దన్నల 
పేరాశల పేకమేడ 

కూలుతున్న తరుణంలో 

శీతల దౌర్జన్యం సృష్టించిన 

పాశవిక రీతికి భవిష్యత్‌ వెల్లులు 
బలమై పోయిన తీరును 
ప్రతిఘటించు బడిపిల్లలా నడవడులే 
వీడు కాడుగా దోచెనొ! 

దర్పం నేర్పిన దౌర్జన్యంపు ఆటలో 
చూపు చెడెనో! 

ఊహే చచ్చెనో- లేక 

రుద్ర సభచేసిన కడ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


70 


రౌద్రం పడుకొన్నప్పుడు 

అల్లిన విషవలయం 

పన్నిన పద్మవ్యూహం 

భేదించగ అభీమన్యుల పూనిక 
అనుభవాల నరకం 

ప్రేరేపించిన తీరిట్టిదో 

జాతికి పట్టినగతి జాడ్యం తెలియదా! 
తెలిసిన జాద్యంతీరో ఇది 
మానినులను చెరచకనే 

తక్షక కర్కోటకులుగ 

మారిన మా బడిబడుగులు 

కపటం కప్పుకున్న కవికూనల 
కండ్లకు కనిపించిన తీరిది 
బలహీనత ఆధారంగా 

పుష్మరముగా సాగుదాడి 

విమలగాధే అనుకుంటె 

మనిషి మనిషి మనసున దీపం 
పుష్మరంగా ఆర్చివేయు 

పక్కలో బల్లెంగా సహచర్యం దాపురించ 


కాకతి చేసిందేమిటి? 
తలచిన చేయనిదేమిటి? 
ఇక తప్పదు మరి తప్పదు 
ఇక వ్రాయక తప్పదు 

ఈ అన్నల ఆగడాల 
అడ్డగ వ్రాయక తప్పదు 
నిన్నటి మొన్నటి చిన్నల 


జనని 


జీవన రక్షణ పోరాటం 

ఆగడాల ఆకతాయి 

కయ్యాలుగ సృష్టించే 

కవియన్నల కండ్లు దెరువ 

ఒకే భాష- ఒకే మాట 

ఒకే జాతి వల్లింపుల వ్రాతలు చాలని 
వ్రాయక తప్పదు 

అనర్థం రేపిన ఆగడాల 

జవాబుదారీ ఎవ్వరు? 

కాగితాల బూజుగా మార్చిందెవరు? 
రాజకీయ రచ్చబండ రాజీ కుదర్చుక 
స్వంతం చేసుకున్న దెవ్వరు? 
వ్యవసాయం వాణిజ్యం పేర 
వలసలు గూర్చున్న దెవరు? 

వరి అన్నం కరువు చేసి 
వందిమాగధుల పెంచుకున్న దెవ్వరు 
నీల్లుడు కండ్ల కప్పుకున్న దెవ్వరు? 
మాకున్న రక్షణలను 

మా పాలిట భక్షణలుగా 
మార్చిందెవరు? 

సర్వీసులు ఆక్రమించి 

సహకారం పేరు జెప్పి 

సౌభ్రాతృత్వం నెపంపైని 

సర్వం స్వాహకారం చుడ్తున్నప్పుడు 
ఆరని ఆవేదనతో వెళ్ళిన 

అర్జీలు వేడుకోళ్ళు 

ఆలకించువాడు లేక 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


71 


72 


అంధత్వం కళ్లకెక్కి 

అఖిలపక్ష నేతృత్వం 

అబ్బురంగ నెత్తి కెక్కి 

దమన నీతి జాడ్యంతో 

అహం పొరలు కప్పుకున్న దెవరు? 
అణిచి-అణిచి, ఆర్బినపుడు 
అన్నలకీ భాష లేదా? 

జీవం మిగిలిన కొందరి 

ముక్కులు కోస్తునప్పుడు 
మందులివ్వ ఆస్పత్రులే అలిగినపుడు 
చెమటోడ్సె కార్మికులను 

తరిమి తరిమి కొడుతున్నప్పుడు 
కవితలల్లు అన్నల్లారా? 

కవనం నడుపు కథకుల్లారా? 
ఎక్కడ ఉంటిరి మీరంతా? 

ఏక భాష రాష్ట్రంలో 

మొగణ్జికొట్టి మొగసాలల కెక్కినట్టు 
ప్రచురణ కర్తలు మీవారై 
ప్రచురణ మీదై 

పరుషాలను ప్రకటించేప్పుడు 
చెలిమి-కలిమి చేదై 

నాయక శ్రేష్టులు విర్రవీగునప్పుడు 
కుర్రకారు కుర్రకారు కలిసే 

వీపులు వ్రాయిస్తున్నప్పుడు 
మిన్నకున్న అన్నలారా! 

మీ నైజం తెలియలేదా? 

శాంతికి మీ దూతలిక్కడ 


జనని 


అశాంతికి మీ దుండగులక్కడ 
మీలో సమతను ఘోషించే 
కవి పత్రికలు 

వినీ విని- చదివీ చదివి 
ఓర్పు చచ్చి వ్రాస్తున్నానిప్పుడు 
ఒక నిమిషం- ఒక్కమాట మా గురించి 
దేశజాతి ఒక్కటిగా బ్రతికినాము 
తెలంగాణ గడ్డలోన 

దేశం ఒక్కజాతి చూచినాము 
తాతల తరాలనాటి నుండి 
కాని-అన్నా నీ, పుణ్యాన 
భాషా సంకుచితత్వం నేర్చుక 
పదిరెండేళ్ళేడ్చాం- 

ఉమ్మడి కాపురాన 

భాషా సంకుచితత్వంతోనే 
ప్రాంతీయత వచ్చిందని 
తెలిసిందానాడే 

పదిరెండేళ్ళు జబ్బుపడిన 

వీర జనం లేస్తున్నది 

కళ్లు తెరుస్తున్నది 

అంధక దేశం పేరుతో 
అంధత్వం సిద్ధించిన తీరును 
పరిలోకిస్తున్నది 

జబ్బ- జబ్బ కలువని తీరులో 
జబ్బేమిటో కనుగొంటున్నది 
మురిగిన కుడిచేయికి 
మురగాలుపడ్డ కుడికాలుకు 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


74 


దోబూచుల తూపుల కుడికంటికి 
సామ్యత కుదిరేదెక్కడ? 

ఎడమ పార్యంతో 

ఎదవిర్చుట నేర్చుకొన్న 

అన్న ఆ మన్ననలన్నా 
చంటివానిపైన కంటి చలువ 


లోపించిన పెద్దన్నల మాటలన్నా 


ఏమున్నది స్వార్థంకన్నా 
మాభ్రాతృత్వాన్నా 

అలసత్వంగా నెంచుకుని 
రాక్షస మాపాదించే 

పెడ బుద్ధుల- పెడ త్రోవలు 
పేలిపోవ-రాజీ కుదిరే దెక్కడ? 
రాజ్యం నడిచేదెక్కడ. 
అధికారం మీ పరమై 
ప్రతిపక్షం మీ ప్రభయె 
హక్కులు హళ్ళీలని 

వీధి వీధి వాడ-వాడ 
బాకాలూదిస్తూ 
కలిమిలేక-చెలిమి తెగిన 

కురు పాండవ వైరుధ్యంలో 
అభీమన్యులు ఆహుతి కారాదని 
పాళ్ళ పంపకాలలో 

శవాల పెంట-మిగులరాదని 
కాగితాల ఒప్పందాలు 
సమైక్యత సాధించ లేవని 
నమ్మకం వమ్మై పోయిందని 


జనని 


అన్నలు నుడివే సౌభ్రాతృత్వం 
నాలుకపైదే కాని నాభిలోదీ కాదని 
ఒకే జాతి-ఒకే రాష్ట్రం 

రాజకీయ రంగులాట కొరకేనని 
ఒక పక్షం ప్రజకారకేనని- 
బుజువులు నిలిపిన మీ నడకలు 
రూపుమార్చు, తప్పని 

హృది సలుపులు 

అన్నా! పెద్దన్నా! నీవ్ర 
భస్మాసురుడి వరం పొంది 
భవితవ్యం చూపిన తీరిది 
అయినా 

పర్యవసానం ఫలితం పంచుకు 
(బ్రతికే తీరున్నది. 

అది కాదన్నది మీ నైజం 
మరితప్పదు- చెప్పక తప్పదు 
భౌగోళిక సరిహద్దుల కలయికలో 
విడిన మనసుల బ్రతుకుకన్న 
విడిపోయిన సరిహద్దులలో 
కలిసిన మనసుల 

సహజీవనం సాధ్యమ్మని 


WIEN 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 75 


76 


భువన ఘోష? 
- ముకురాల రామారెడ్డి 

అన్నా! 
రవణన్నా! 
బై ఛాన్సు నేనింకా బ్రతికేవున్నా 
కవితా పదార్థం కోసం 
కలవరించే ద్వాదశి సహృదయుల 
ఆకలిని గమనించి 
నేనూ ఒక భావ వ్యాఖ్య 
రాస్తే బాగుంటుందనుకొంటున్నా 
కుడిచేతిని ఎడమచేయి 
పడగొట్టగ జూచినపుడు 
కవి (ప్రేక్షకుడైచూచే 
కనికట్టు గారడీ గమ్మత్తు కాదిది 
ఆ ఇంటివాని చేతులూ 
కలియబడుతున్న 
“జ్ఞాతివైర దుష్టజ్వాలి ఇది 
అవునా? భువన ఘోషనా ఇది? 


అలనాడు సవరింపబడిన 
తెలంగాణా కోటి రత్నాల వీణ” 
తీగలను తెంపేసి 

అతక నేర్చుకుంటున్నదా? నెరజాణ 
“వీర తెలంగాణానికి 

వైరులు ఏకోదరులా” 


జనని 


“తీవ్ర శౌర్యమీ సోదర 
తీరాంధ్రులపై జూపగా 
నైజాం బూజన్న మోజు 
నేటికిగూడా పోదా?” 


తరతరాలు తమిళుల వద్ద 
అన్నలు నేర్చుకొనివచ్చి 
నేర్పించిన ట్రేనింగును 
భాగ్యనగర తమ్ములు కక 


పుష్మరంలోనే నేర్చుకోగలిగారు. 
అవునా కాదా?? 

పల్లె తమ్ములు పూట గడవక 
పస్తుపండీ, మొలక సీమన 
పూడు బావికి మోటతోల్తే 
సాగినన్నల పొలాలకు 
సాగరం కాల్వా? 


తమ్ముని కొడుకు “ఎమ్మే” చదివీ 
తమిద రొట్టెకు నోచకపోతే” 
“బియే” తప్పిన అన్న కొడుకుకు 


పేద తమ్ముల కిరుకు గదిలో 
మాపటింతల చదువుకొందుకు 
కాపులను ఎగనాకే 

మండే గ్యాసు ఎక్క? 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


77 


78 


అన్నమెచ్చిన 
నీరా షాపుకు ఎలకుట్రిక్కా? 


కోటి తమ్ముల 
చేతిముద్దకు నోటి బుక్కకు 
ప్రణాళిక యైనట్టి 
పోచంపాడు పాడా? 


గత చరిత్రలలో మాత్రం 
అమాయకులకు అనుగు దమ్ములు 
ఎదురు తిరుగకముందు 
సరిపాలెవ్వడిచ్చెను? 

తన్నుకొని మెడలల్లుకొనుటే 

అన్న ధర్మమన్నది 

ఫైటులేందే రైటు లేదని 
ప్రజాస్వామ్యం చెప్పుచున్నది 


నలభై యెనిమిది నాటి 
సృతులీనాడు సాక్షి 

పాత గోలకొండ పత్రికలు సాక్షి 
కులపతి మున్నీ కలము సాక్షి 
కుట్రలెరుగని కుర్రలు 

అన్నాం పున్నెం ఎరుగని బాబులు 
ఆన్ఫోషల్‌ ఎలిమెంట్సు 

పేర కాల్చబడ్డారు 

సైనిక పటాలాలు 

నిలిపిందే ధర్మరక్ష 

“శాంతి” అంటే ఇదే కావచ్చు 


జనని 


అయినదేదో ఆయెగానీ 
పోయినదేదో పోనీగానీ 
గోలకొండ తమ్ములకూ 
గోదావరి అన్నలకూ 
దారిలో దర్శనమిచ్చే 


భద్రాద్రి రామన్నా! 
ఆదర్శంగా నిలిచిన 

అన్నవరం సత్తన్నా? 

ఏడుగడ వనుకొన్న 
ఏడుకొండల వెంకన్నా! 

ఈ అసహనం ఈ ద్వేషం 
వెక్కిరింతలు, విషపు చూపులు 
మనసు విరిగిన మాటలన్నీ 
మరచుటెప్పుడు? 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


79 


80 


సమన్వయ గీతం పాడొద్దు! 


- పెరుమాండ్ల సుధాకర్‌ 


కలాన్ని పలికిస్నున్నాను 

కాలాన్ని పరికిస్తున్నాను 

కాంతి ప్రాంగణంలో విరిసిన 
(భ్రాంతి వలయాల్ని తిలకిస్తున్నాను 
శాంతి నిలయంలో వెలసిన 

పాప పంకిలాన్ని పరిశోధిస్తున్నాను 


“కుడికన్ను యెడమ కన్నును 
యెడమకన్ను కుడి కన్నును 
పొడుచుకోవడం చూశాను 


=క్పుడి చేయి యెడమ చేయిని 
యెడమ చేయి కుడి చేయిని 
నరుక్కోవడం చూశాను 


తమ్ముడూ అనివచ్చిన 
అన్నను చూశాను 
తీపిమాటల చురకత్తుల్ని 
విసరడం చూశాను 

తల్లి యొడిలోన మంటల్ని 
లేపడం చూశాను 

తల్లి హృదిలోన పొంగిన 
బాధల్ని చూశాను 


జనని 


చూడరానిది చూశాను 

చూడాలని చూశాను 

చూపుకందని అన్నల అహంకారానికి 
అనురాగం లేని అంధుల అన్యాయానికి 


అన్న, తమ్ముని యింట 
పగవాడే అంటున్నాను 


“ఒక కవి సమన్వయ గీతం 
పాడగా విన్నాను 


ఒక కవి “ ఆంధ్రజాతికి 

పిచ్చి పట్టిందొనడం విన్నాను 
అందరు కవులూ పాడుతున్నా 
సమైక్యతా భావగీతాన్ని వింటున్నాను 
ఎవరయ్యా కలపి కట్టిన 

మమత గూడుల్ని చెదరగొట్టేదీ? 
ఎవరయ్యా పరులింటికెళ్ళీ 
యాజమాని గొంతు పీకేదీ? 


స్నేహ బంధాన్ని విడిపించానా? 


ప్రేమ గంధాన్ని కాలరాసానా? 


కాని 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


82 


హృదిలో ఉవ్వెత్తున లేపిన 
అక్రమ దురహంకారాలకు 
తుదిలో ఎబ్బెట్టుగా గీచిన 
వక్రరేఖా సుడి వలయాలకు 


ఒకటేమాట అంటున్నాను 

నా వాటా నాక్కావాలని 

నాయిల్లు నాకు పంచివ్వాలని 

ఏం? శత్రు సంకెళ్ళను 
విదిలించుకోవడం సమంజసంకాదా? 
కల్మషత్వాన్ని తుడిచేసుకోవడం 

సబబు కాదా? 

'కోటిరత్నాలవీణ తెలంగాణ” అన్నకవి 
తెలంగాణ వెలుగుపై క్రమ్మిన ఆంధ్రుల 
అధికార గర్వాన్ని చీల్చలేడా? 


విషబాముల్ని పెంచడమా! 
విషవాయువుల్ని పీల్చడమా! 
కొరివిలో తల గోక్కోవడమా! 
తలాపుకు సుత్తె లెందుకు 
తలగడకు కత్తులెందుకు? 
పిశాచాలతో చేయి కలుపాలా! 
నక్క జాతులతో పొత్తు కావాలా! 
చేయికలపొద్దు,పొత్తుకుదురొద్దు 
ఇద్దరి మధ్య గట్టిగోడలడ్డుపడాలి 
చల్లగాలి ఎదను పీల్సాలి 


జనని 


1. 
2. 
3. 
4. 


5 దాశరథి 


అరాజక మైదానంలో 

శాంతి చిచ్చుబుడ్లు కాల్చుకోవాలి 
అశాంతి జలనిధిలో 

ప్రశాంత గంధాన్ని చిలికించాలి 
కనాలనుకున్న కలల మెళ్లో 
చెదరని పూలమాలల్ని వేయాలి 
అసత్య కూటంతో ప్రాకి 
సత్యాన్వేషణ సాగించాలి 
అధర్మత్వాన్ని చీల్చి 

ధర్మం దీపంత నెలిగించాలి 
హృదిలో ప్రతి హృదిలో 
సంగీతరురులు హొయలు పలుకాలి 
తెలంగాణ సోదరుల 
అమాయక ముఖం నిండా 
విరిసిన చీకటి తెరల్ని తొలచి 
కాంతి వ్యూహంలోకి 

తొంగి చూడమని 

కలంగుండా పలికిస్తున్నాను 
కాలాన్ని పరికిస్తున్నాను 

విజయ గంట (మోగిస్తూ అంటున్నాను 
సమన్వయ గీతం పాడొద్దని! 


కె.వి.రమణరెడ్డిగారు వ్రాసిన కవిత్వానికి జవాబు. 
ఆరుద్రగారు వ్రాసిన కవిత్వంలో వేసిన ప్రశ్నకు జవాబు. 
డా॥ సి.నారాయణరెడ్డి. 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


83 


84 


పెల్లికి ఎలుక సాక్షం 


నంగనాచి పిల్లి 
నయవంచన పిల్లి 


బిస్సి! బిస్సి! యంటె 
బుజాలెక్కిన పిల్లి 


క్రిందిది (కింద యుండగా 
పైది పైనె యుండగా 
నడిమిది మాయం చేసిన పిల్లి! 


నమ్మరాని పిల్లి 
నమ్మించ చూస్తున్నది 
వమ్ముచేయ చూస్తున్నది 


ఎలుక సాక్షి అంటున్నది! 
వెలివేసిన ఎలుకలన్ని 
పలుకుచున్నవి సాక్షాలు. 


గండుపిల్లి చేతలకు 
లండు పనులు చేస్తున్నవి. 


- శీలం రాజేశం 


జనని 


ఇంటింటి పెద్దలను 
కంటగాన కుంటున్నవి. 


ఆకతాయి పనులుచేసి 


అసెంబ్లీలో అబద్దాలు అరుస్తున్నవి 


మొండితోక ఎలుకలన్ని 
మొండిపట్టు పడ్డున్నవి 


ఎండమావుల్లో 
నీళ్లున్న వంటున్నవి! 


వలచిక్కిన సింహాన్ని 
విడిపించ 
తెలివైన చిట్టెలుక 


చాలదని- 


వెలివేసిన ఎలుకలన్ని 
కలలెన్నో కంటున్నవి 


పిల్లిమాట పొల్లుబోక 
బల్లగుద్ది చెబుతున్నవి 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 85 


గుల్ల తలకాయలపై 
కుల్లాయి వేసుకొని 
గల్లంతు చేస్తున్నవి 


ఒల్లు మరచి 

కండ్లు మూసి 

పిల్లికి మద్దతుగ 
“ఫిడేల్‌” వాయిస్తున్నవి 


ఇంటింటి పెద్దలంత 
గంటెవాత పెడ్తెగాని 


ముంతపొగ వేస్తెగాని 
సంగతేదొ తేలుతుంది 


IIE 


జనని 


అసెంబ్లీలో 
అమాయకుల 
నోళ్ళు మూయించి 
ఆడే ఆటలు 
పాడేపాటలు 

ఇక మాకు 
అనవసరం. 


నంగనాచి 
మోసాలకు 
లొంగిపోము 
లొంగబోము. 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


88 


నయాగ్రా జలపాతం లాగ 
ప్రతి తెలంగాణీయుని గుండెల్లో 
దునుకుతోంది రక్తం 


నరనరాల్లో నదుల్లార 
ఉప్పొంగి ప్రవహిస్తోంది రక్తం 


మంచి మాటలతో 

మా ప్రయత్నం- లేదా! 
దంచి పుచ్చుకుంటామ్‌ 

మంచి మా తెలంగాణమును. 


ఇది నేటి యువతరం 
నిర్మించిన శాసనం 


కల్లిబొళ్ళి మాటలకు 
మళ్ళీ మోస పోబోము 


రక్త స్రవంతిని-ఈదైనా! 
రతనాల తెలంగాణమునే 


సాధించి తీరుతామ్‌ 


ఇది యువకుల శాసనం 


ఇది తెలంగాణ ప్రజా శాసనం. 


ఈడళణమెడ్సుల 


జనని 


పగనిలచునా 


- నీలా జంగయ్య 
అన్నదమ్ముల జగడమెన్నడో ఒకనాడు 
తెగ తెంపులై పోక యుండునా 
పగ రూపు మాయక నిలచునా ॥ అన్న॥ 


సరివాడనను మాట ధరణిపై నిలుపంగ 
ప్రగతి జీవన మందు జగములేకంబైన 
నరుని బ్రతుకున వెతలు హరియింపవా ముందు ॥ అన్న॥ 


వస్తు విభజనమందె వస్వెక్కమొనగూడు 
వస్వెక్కమందున వస్తు విభజన మొందు 
విశ్వగర్భమునందు -విడియుండుట న్యాయమ్ము ॥ అన్న ॥ 


మనుజులందరి బ్రతుకు మహినాక్కటైనను 
మనుగడతీరులో మనుజుడు వేరౌను 
విశ్వభారతిలోన వివిధ భాషలు వేరు ॥ అన్న ॥ 


భాషాక్కటున్నట్టి పల్లెనేలేదోయి 


భాషతోమైత్రి నిబందించరాదోయి 
మాండలిక జీవనమర్యాదె నిలచురా ॥ అన్న ॥ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 89 


అంగుళాంగుళమందు నగుపించ తేడాలె 
అంగుళాలొక్కటై- యవని రూపమువేరు 
తేడాలు భావాన కూడి యుండగజాలు 


వ్యక్తి రూపమునందు - వేర్వేరుగానుండు 
వ్యక్తి భావమునందు - వ్యక్తమౌ నైక్యత 
పాలించు ధర్మంబు ప్రతివారి కొక్కటౌ 


సూర్యచంద్రులు మనము - చూదనొక్కటియైన 
పంచభూతములొక్క పంచనేకూడినన్‌ 
తాను వేరుగలేక కానగనెందునే 


వాగుకీవలి ఒద్దు - వాగు కావలి ఒద్దు 
ఏరుకావలివాడు - ఏరుకీవలి వాడు 
ప్రకృతి జలమే (ప్రజల పంచుచున్నప్పుడు 
ఏసిన బ్రిడ్జీలు - యెప్పుడు తెగుతయో 


మనకట్టు దిట్టాలు - ఘన జలమ్మీడ్చునో 
ప్రకృతి విభజింపునే - పదిలమ్ముతా గుర్చురా 


WIEN 


90 


I అన్న॥ 


I అన్న॥ 


I అన్న ॥ 


I అన్న ॥ 


Il అన్న॥ 


జనని 


ఎదిరిస్తాం 


- కుమారి కలువకొలను 


అహింసా పోరాటంతో విసిగెత్తిన 
అహో తెలంగాణ వీర పౌరులారా! 
పిడుగు పాటి గుండ్లను ఎదిరిస్తాం 
ప్రియతమ జనని రక్షణకై నిలుస్తాం! 
మన హక్కులు మనం సాధిస్తాం 
మానవతకు జయం చేకూరుస్తాం! 
అన్యుల అధికారం బెదిరిస్తాం 
అమరమూర్తులకు జ్యోతి వెలిగిస్తాం! 
ఎట్టి జటిలతనైనా ఎదిరిస్తాం 
గట్టిగుండెతో బాధల సహిస్తాం! 
రక్తంరక్తం ప్రేమతో సాధిస్తాం 
రణరంగంలోనైనా దూకుదాం! 
జయం మనం నిజంగా సాధిస్తాం 
భయం వదలి ముందుకు దూకుదాం! 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 91 


02 


ఆగని వెల్లువ 


శాంతి లేదు-లేదు శాంతి 
లేదసలే విశ్రాంతి 


మెదిలేనా-ఒకే తపన 
గమ్యం చేరేదాకా ॥ 


స్వేచ్చగా సగర్వంగా 
తెలుగు దీప్తి వెల్లివిరియ 
తెలంగాణ జయపతాక 
వినువీధి చలించుదాక ॥ 


అన్యాయం సహించి 
అహంకార మనుభవించి 
బహుకాలంగా భరించి 
కలయిక చాలన్నామిక- 
తెలిసి వేరు పడేదాక ॥ 


ఎంత పెద్దదైతే ఏం 
చెరసాల సుఖించేనూ? 
ఎంతదైన నేమి తడిసి 


- తెన్నేటి సుధాదేవి 


జనని 


కట్టుకున్న సొంతగుడిసె 
గట్టుకున్న (బ్రతికేటందుకు? 
వట్టిపోయిమనుటెందుకు?॥ 


తెలంగాణ జన్మహక్కు 
కాదన బ్రహ్మకు తరమా? 
కార్యసిద్ధి కలుగుదాక 
శాంతి యన్నదే భ్రాంతి ॥ 


ఎన్ని కష్టములు రానీ, 
ఎంత త్యాగమే గానీ, 
ప్రజారాజ్యమే అయితే, 


ప్రజల వాంఛనెగ్గుదాక॥ 


స్వార్థపరుల గారడీలు, 
రాజకీయ గరిడీలు, 
పశుబలాల బెదిరింపులు, 
ఆపలేవు ఈ వెల్లువ! 
ఆపలేవు; ఆపలేవు, 
ఎల్లకాల మొకరీతిగ ॥ 


“'తనివాడొక తంత్రగాడు! 
“'మనివాదొక మంత్రగాడు! 
వద్దు మనకు వినాయకుడు 
తెల్లబోకు, వెల్లువలై 
తెలంగాణ ఉల్లాసము 
వెల్లివిరియునందకా ॥ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


93 


94 


వీర తెలంగాణ భూమి, 
వేరు తెలంగాణముగా 
వెలయుదాక- అందాకా 
(భాంతిపడకు- లేదు శాంతి 
లేదు మనకు విశ్రాంతి! 


IIE 


జనని 


ఆవేశానికి అభ్యర్థన 


- సంపత్ముమార 


మాటలకేం లోటులేదు 
లక్షలూ, కోట్లూ చెప్పవచ్చు 
వాటితో కోటలూ కట్టవచ్చు 
మూటలూ పంచవచ్చు 


అంతమాత్రానికే - 

మనస్సుకైన గాయం మాత్రం మానదు 
అణిగున్న ఆవేశం కట్లుతెంచుకోక ఆగదు 
అది తప్పదు 

అది తగ్గదు 

అనుభవించినవాణ్ణి అది ఊరుకోనియ్యదు 


అయినా సరే, 

అనుభవాన్ని కాదనటంకాదు గాని, 

గట్లు తెగిన ఆవేశం! ఒక్క క్షణం ఆగు, 
ఆటూపోటూ చూసుకోని ముందుకుసాగు, 
అయోమయాన్ని సృష్టించటం కొందరికలవాటు, 
ఉన్నపాటుగా కళ్లుమూసుకొని నడువటం గాలివాటు 


ఆశలతోనువ్వడగు పెట్టింది వట్టికారడవి 
అంతూపొంతూలేని అయోమయపనిడివి 
దూరకూడని కాకులందులోకి దూరినయి 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 95 


96 


చేరకూడని చీమలందులోకి చేరినయి 
అవి ఆగలేదు, వాటినెవరూ ఆపలేదు 
అవకాశాన్నెప్పుడూ అవి వదులలేదు 


అందుకని 


ఆ కాకుల కాకాలెందుకూ పనికి రావు 
ఆ చీమలు పెట్టిన పుట్టలు గట్టెక్కించవు 
తలెత్తితేచాలు, 

అవి పొడుస్తయి 

కాలు పెట్టితే చాలు 

ఇవి కరుస్తయి 

వాటి అరుపుల్లో అప[శ్రుతులు 

వీటి పుట్టల్లో పాములు 


ఆలోచనకక్కడ ఆస్మారంలేదు 
ఆర్భాటానికక్కడ పరిష్కారం లేదు 
ఆవిష్టత విధానాల సంధానాలకు 
అక్కడ ఏమాత్రం సమభారం లేదు 


-ఈ దారెక్కడికి పోతుంది? 
చెప్పేవాడు లేడు 

-ఈ ముళ్లల్లో నడువటమెట్లా? 
చూపేవాడు లేడు 


జనని 


మరుల తీగె తొక్కినట్టున్నవు 

తిరిగిన చోట్నే తిరుగు తున్నవు 

జారిన చోట్నే మళ్లామళ్లా జారుతున్నవు 
కూలుతున్నవు 

సోలుతున్నవు 


తీగెలతో కంపలతో తుప్పలతో 

రాళ్లతో రప్పలతో ముప్పులతో 

ఈ దారి మళ్లా మొదటికే వస్తున్నది 
నడక అనవసరాయాసం పెంచుతున్నది 
వంచుతున్నది 


అందుకనే ఒక అభ్యర్థన 


అయోమయపుటడవిలోంచి, రాబయటికి 
అందరినీ కలుసుకో, మెలుసుకో 
ఆలోచన అందించిన స్పష్టత్వం పుచ్చుకో 
ఆయాసం తీర్చుకో 

కాలు మార్చుకో 


వదిలేసిన ఈ వంతెన కూలింది 
లాభం లేదు 

గట్టిదిగా కొత్తది నిర్మించుకో 
ఇప్పటికే ఈ వాహనం విరిగింది 
పనికిరాదు 

ఇంకోదాన్నెన్నుకో 

తెచ్చుకో 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


97 


98 


అడ్డదార్లూ దిడ్డిదార్లూ అన్నిటినీ వదిలిపెట్టు 
మడ్డివాళ్లనూ, వెడ్డివాళ్లనూ దూరం విసిరికొట్టు 
నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ఏర్పడ్డ నీ లక్ష్యంవైపు 
నేరుగా నిఠారుగా నిర్ద్వంద్వంగా ముందుకు నడువు 
కాలం నీకెప్పుడూ ఎక్కడా పెట్టలేదు గడువు 


సాధ్యం ఎప్పుడూ నీకసాధ్యం గాదు 
ఇక ఏదీ నీ దారికి అడ్డంపడబోదు. 


WIENS 


జనని 


యిదేనోయి తెలంగాణ! 
- పిట్టల రామస్వామి 
యిదేనోయి తెలంగాణ! 


యిదె నీ ఘన తెలంగాణ!! 
యిదేనోయి ॥ యిదేనోయి ॥ 


తెలంగాణాకు పోతన్నొక 

దివ్య కావ్య మిచ్చాడు, 

తెలంగాణను ఒక వీణని 

దాశరథీ అన్నాడు ॥ యిదేనోయి ॥ 


కాని- సిగ్గులేని మం(తులంత 

దోచినారు తెలంగాణను, 

ఉద్యమాన్ని అణుచుటకై 

దొంగ ఎత్తులేసినారు ॥ యిదేనోయి ॥ 


పార్లీ పేరు ప్రతిష్టలకు 
ల (౫) 
బలియేనా తెలంగాణా? 
ప్రజా స్వామ్య రాష్ట్రమంటె 
అర్థం యిదియేనా? ॥ యిదేనోయి ॥ 


నాయకుల అరెస్టులతో 

ఆగిపోదు ఉద్యమము! 

ప్రతి ఒక్కడు నాయకుడై 

సాగించును పోరాటం!! ॥ యిదేనోయి ॥ 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 99 


100 


కన్న కడుపైతేగా 


- అందె సత్యనారాయణ 


అనుక్షణం మృత్యువుకు ఆహుతయి పోతున్నా 
అణువంతయు హృదయమందు కదలిక లేదన్నా! 
ఎన్నడు కనీ వినీ యెరుగలేదు 

ఇన్నాళ్ళు చరిత్రలో- 

చిన్నపాటి రాజీనామాకై 

ఎన్ని ప్రాణాలు బలియై పోయాయో! 

ఎదురు నిలిచి- బెదురు విడిచి 

లాఠీలకు పోటీగా వెన్నులిచ్చి 

గుండ్లకు భయపడక - గుండెలను ఎదురిచ్చి 
మరణానికి భయపడి - కర్తవ్యము వీడలేము 

మా దీక్షా, మా పటుత్వం- ఏది వదులుకోము 
తెలంగాణ అయ్యేవరకు - నిద్రకూడ పోలేము 
రాజకీయ కుతంత్రాలతో - భజంత్రీలు (మోగిస్తున్నాడు 
మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో - నాశనము కావిస్తున్నాడు 
హక్కుల రక్షణలు కలిపిస్తామని - నక్కజిత్తులు వేసినాడు 
కళాశాలలన్నిటిని కారాగారాలుగా మార్చినాడు 
నాయకులందరిని అందులోన దాచినాడు 

అయినా మనమందరము వున్నామని మరచినాడు 
అందుకే, ఏవేవో ఆలోచనలలో మునిగినాడు 
ఎంతకాలమింక 

గొంతుల చిదిమివేయ దలచినావు 

చింతా చీకు ఎంత మాత్రం లేకుండా 


జనని 


ఉంటున్నా వెలాగ కంటికి నిద్దుర పట్టగ 
కల్లబొల్లి నాటకాలతో 

కుళ్ళు నవ్వు బూటకాలతో 

వెళ్ళీపో, వెళ్ళిపో,నీవు నీ చోటికి 
కన్నకడుపైతేగా నీకు 

కన్నీటి విలువ తెలిసేది 

గొడ్డులకేమి తెలుస్తుంది 

బిడ్డలను కనడం 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 


101 


తెలంగాణ సాధిస్తాం 


- కందుల జోసఫ్‌ 


సాధిస్తాం తెలంగాణ - సాధిస్తాం 
అవరోధపు విషవలయం చేధిస్తాం 


కోటిన్నర (ప్రజలందరి కోరికలను - కాదనుచు 
వేరుపడితె దేశానికి వెతలెన్నో - కలుగునని 
సత్యాన్ని మోసగించు తొత్తులార - ఖబర్లార్‌ 
అధికారుల భజనచేయు అధములార - హోషియార్‌ 
1 సాధిస్తాం! 


ఛీ ఛీ ఈ సిగ్గులేని జీవితాలు మీకెందుకు 
పడుపు కూడు వంటి ఈ పదవులపై భ్రమ ఎందుకు 
మంచి తనం విడనాడిన మంత్రులార - ఖబర్దార్‌ 
మా ఓటుకు మచ్చతెచ్చు మ్లేచ్చులార - హోషియార్‌ 
సాధిస్తాం! 


IIE 


102 జనని 


మేలుకో తెలంగాణ 
- బాలాజీ గోగీకర్‌ 


మేలుకో తెలంగాణా మేలుకో! 
మేలుకొని నిన్ను నీవు ఏలుకో! 
॥మేలుకో॥ 


తరతరాలుగా నీవు దాస్యంలో ఉన్నావు 
పరుల పంచన నీవు బాధల్లో ఉన్నావు 
కుతంత్రాల ఉచ్చుల్లో చిక్కుబడి ఉన్నావు 
అణువణువు దైన్యంతో కూలబడి ఉన్నావు 
॥మేలుకో॥ 


పచ్చ పచ్చని పొలాలతో నిండాలి తెలంగాణా! 
కన్నెపిల్ల నవ్వులతో వెలగాలి తెలంగాణా! 
అన్నెం పున్నెం ఎరుగని అమాయక ప్రజలంతా, 
రామరాజ్య మొచ్చినని మురవాలి తెలంగాణా!! 
॥మేలుకో॥ 


IIE 


తెలంగాణా ఉద్యమ కవితా సంకలనము 103 


